తారాగణం 
నటరత్న విశ్వవిఖ్యాత నటసార్వభౌమ యన్‌. టి. రామారావు 
జయ్మవద, నిర్మల, మంజుల, గూన్సీ, వాణి, జూ॥ భానుమతి 
నత్యనారాయణ, అల్లు రామలింగయ్య 
రావు గోపాలరావు, కె. వి. చలం, జగ్గారావు 


పి. జె. శర్మ, పొట్టి ప్రసాద్‌ 


నర్తకీమణులు : 
జయమాలిని, మంజు భార్గవి, మధుమతి 


ఉమాభారతి, టి. రాజేశ్వరి 


అతిధి తారాగణం ; 
(పభాకరరెడ్డి, కాంతారావు, జి. వి. జి, 


సూర్యకాంతం, ఛాయాదేవి, విజయభాను 


నిర్మాత : దర్శకత్వం : 


యస్‌. వెంక టరత్నం తాతినేని రామారావు 


“యమగోల” 
కథాసం గ్రహం 


రుద్రవరంలో పంచాయితీ ప్రసిడెంట్‌ సత క్రిం యిల్లు, మాజీ 
పెసిడెంట్‌ రుదయ్య యిల్లు ఎదురెదురుగా ఉన్న ప్రే, వారుకూడా ఒకరి 
కొకరు చుక్కెదురు. ఆ యింటిమీదకాకి ఈ యింటిమీదీ వాలడానికి వీల్లేదు. 

సత్యం యువజన సంఘంి స్థాపించి, సపేదపజలకే సేవ శే స్తు. 
న్నాడు. హైస్కూలు పెట్టించాడు, శబరీ కట్టించాడు, వూరికి కరెంట్‌ 
తెప్పించాడు, హరిజనులక్‌ ఇళ్ల కట్టించాడు. 

రుద్రయ్య మాతం, దౌంగసారా వ్యాపారంచేస్తాడు. దేవుడి స స్థలం 
తన స్థలంలో కలుపుకున్నాడు, ఇతడు చేసే అన్నిరకాల అన్యాయోలూ 
సత్యం ఖండించేవాడు. బహిరంగంగా అతన్ని యాగీ చేసేవాడు. 

ఈ విధంగా రుద్రీయ్యకూ సత్యానికి పగపెరుగుతుం'పే రుద్రయ్య 
కూతురు సావితి)కి మాత్రం సత్యం మీద పేమ, ఆతన్ని “సత్యం బావి 
అనే అంటుంది, తాను పెళ్ళంటూ ja *సత్యంభావినే చేసుకుంటా 
నని ఖచ్చితంగా చెప్పింది. 

కూతురుపెళ్ళి జరిపించి, సత్యం సంగతి సావకాశంగా పరిష్కారం 
చేయాలనుకున్న రుదయ్యకు, ఆమె నిర్ణయం పెద్ద సమస్య అయింది 
అందుకే ఒక గుండాచేత సత్యాన్ని చంపిరెచేశాడు. “ 

ఆ విధంగా మరణించిన సత్యంక్షి యమలోకంచేగాడు. అక్కడ 
పాపుల్ని విచారణచేపే పద్ధతి, శిక్షించేపద్దతి అతనికి చాలా అన్యాయంగా 
తోచింది. 

సెలవులు, బోనసులు, ఓవర్‌ చైమ్‌లు లేకుండా; యుగ యుగాలుగా 
వెట్టిచాకిరీ చేస్తున్న యమకింకరులను రేచ్చగొట్టి, శనరకలోక కార్మి కసంఘంి 
స్టోపేంచాడు. ఆ సంఘానికి తానే నాయకు 'డెపోయాడు. వారి 'కనీనప్పు_ 
కోర్కెలు” తీర్చమని యమ ధర్మరాజును డిమాండ్‌” చేశాడు. అసలే 
సందిగ్ధంలో వున్న యమధర్మ రాజుకు సత్యం మాటలు నచ్చాయి. ఆతని 
సలహామేరకు యమలోకంలో “లాక్‌ అవుట్‌” ప౦కటించాడు. 


శ్ర 


యమలోకద్వారాలు తెరిచే వరకూ, పాపుల కేసులు విచారణ లేదు 
కనుక, సత్యం పెరోల్‌” మీద విడుదల చేయించుకుని యింటికి వచ్చాడు. 
కసుందరంి అనే పేరుతో రుద్రయ్య వద్ద పనిలోచేరి కసత్యంిగా చెలా 
మళీ అవుతున్నాడు. 

మానవులు స్థితిగతులు, క కష్టనిష్టూరాలు తెల్సుకుని, తమ ధర్మ = 
శాస్తాని సవరించుకుందుకు యమ్‌దర్మరాజు, చిత్రగుప్తుడు భూలోకం 
బయల్దేరారు. ఈవిషయం తెల్సిన బ్రహ్మ వారిని “మానవులుగా వుండమని 
ఆదేశించాడు. 

ఆ విధంగా మానవుల కష్టాలను చూడబోయిన యమధర్మరాజు, 
చిత్రగుప్తుడు ఒక ! క బోతల్‌” శేసులో యిరుకునా ఇరు, భూలోకంలో వారికి 
పరిచయంవున్న ఒకే ఒకవ్యక్తి, సత్యం. అతని జామీనుపై విడుదల 
అయ్యారు. అతని కోరికపై వారి గాం మములో మూడురోజులు ఇ వుండడానికి 
అంగీకరించారు. వారిద్దరినీ రుదంయ్యకు పరిచయంచేశాడు, సత్యం. 
యముడి వద్దవున్న నగనీట్రాచూ సి ఆయనతో వియ్యమందాలనుకున్నాడు. 
ర్ముదయ్య. కొని... సావి తి (పేమకథిను యముడికి చెప్పాడు సత్యం, 
గుళ్ళో. పెళ్ళిజరిపించి, దీవించి తెల్లవారుయామునే తమ లోకానికి వెళ్ళి 
పోవడానికి అంగీకరించాడు యమధర్మరాజు. 

పెళ్ళికాగనే సత్యాన్ని తనతో రమ్మన్నాడు యమధర్మరాజు కసార్‌? | 
నేను మీ! 'వెంటవస్తే, మీ దీవెన అబద్దమవుతుంది. మీ అశీర్వాదం (ప్రకారం 
“నాభార్య దీ ర్రనువేంగశగా వుండాలం పే, నేను భూలోకంలో వుండాల్సిందే 
అన్నాడు సత్యోం. యముడు సందిగ్ధంలో పడ్డాడు. కాని, సత్యం చెప్పిన. 
ధర్మశాస్త సవరణలన్నీ చెయ్యాలం'టే, సత్యం తన పక్కనే వుండి 
తీరాలని మడత పెచీ పెట్టాడు చిత్రగు పుడు. 


అందుకని... 

సత్యం యముడివెంట నరకానికి మళ్ళీ వెళ్ళాడా ? 
యముడు చేసిన ఆశీర్వాదం విఫలమయిందా ? 
వెండి శెరమీద చూడండి 1110... 


పాట 1 


సత్యం : 


సావి|తి : 


సత్యం : 


పాటలు .... 


రచన ; వేటూరి సుందరరామమూర్తి 
పాడినవారు ; పి, సుశీల, యన్‌. పి. బాలసు[ దిహ్మణ్యం 


ఓలమ్మీ తిక్క-రేగిందా 
ఒళ్ళంతా తిమ్మి రెక్కి0దా 
తిక్కరేగి తిమ్మి రెక్కి- 
పైరగాలి పై టదీసి పందిరేసి చిందులేసిందా 
ఓరబ్బీ తిక్కరేగిందా 
ఒళ్ళంతా తిమ్మి రెక్కి-0దా 
తిక్కరేగి తిమ్మి రెకి- 
పిల్ల గాలి చిచ్చురేపి 'రెచ్చగొట్టిందా 
కొత్త త పిచ్చి పట్టిందా 
కాలు కురచ ద కన్నెపిల్ల “కన్ను చెదిరిందా 
మూర తక్కువ చీర "నికు నిలువనంటుందా 
బక్క.పలచ ఉడుకు నీలో బలిసిపోయిందా 
ముట్టుకుంటే ముద్దులే నే పట్టుకుంటే 
జారిపోయే “సెగ్గువలపు మొగ్గలేసిందా 
సావి తి : : ॥ఓరబ్బీ తిక్కరేగిందాళ 


సావిత్రి: రంగుదేలి గి త్రపొగరు రంకె వేసిందా 


సావిత్రి 5 


గంగడోలు తాకితేనే కౌలు దువ్విందా 
కోడెవయసు రొమ్ము విరిచి కొమ్ము విసిరిందా 
పట్టపగలే చుక్క_పొడిచి 
పరిటచేను గట్టుమీద 
బంతిపూల పక్క్‌- చేసిందా 
సత్యం ; ॥ఓలమ్మీ తిక్క రేగిందా॥ 


పక్క-కొ స్తే పడుచునెందుకు అలుసు చేస్తావు 


సత్యం : 
సావి|తి : 
సత్యం ; 

స్తావిత్రి : 
నీత్యం : : 


పాట 2 


సత్యం : 


సావిత్రి : 


సత్యం: 


సావితి ; 


సావిత్రి : 


సత్యం : 


చల్ల కొచ్చి ముంత ఎందుకు దాచుకుంటావు 

పంట విడిచి పరిగలెందుకు ఏరుకుంటావు 

కంచె నేనై చేనుమేస్తే కంగుతింటావు 

_వలపులోన కలుపుతీ స్తే పదును చూస్తావు 

ఆరుదియట అందమంతా ఆరబోసి కస్సుమంటూ 
కన్నె మోజు కట్టుతప్పిందా 


రచన; సి. నారాయణరెడ్డి 
పాడినవారు : పి, సుశీల, యన్‌, పి. చాలసు[బహ్మణ్యం 


వయసు ముసురు కొ స్తున్నది వానమబ్బులా 
సొగసు దూసుకొ స్తున్నది సూది మెరుపులా 
అయ్యబాబోయ్‌ ఆగలేను 
ఆ ముసురూ ఈ విసురూ ఆపలేను ॥వయసు॥ 
కన్నుల తెరతీసి 
వెన్నెల వలవేసి 
ప్రాణం లాగేసి పోతే ఎలా 
ఏటికాడ కన్నుకొట్టి 
తోటకాడ చెయిపట్టే 
నా పై ట ఈ పూట నాజూకుగా లాగిపట్టి 
మెలికే స్టే ఎలా ఎలా 
ఇనవేన్తే ఎలా ఎలా ॥ అయ్యబాజోయ్‌॥ 
చెంపలు నిమిరేసి 
సిగ్గులు కాజేసి _ నిప్పులుచెరిగేసి పోతే ఎలా 
నిన్న కలలో వెన్ను తట్టీ 
మొన్న కలలో ముద్దు పేట్టీ 
ఆపై న నాలోన తీపి  సెగలే రగులబెట్టీ 
ఊరుకుంటే ఎలా ఎలా 
జారుకుంఖ ఎలా ఎలా ।అయ్యబాబోయ్‌॥ 


పాట $ 


సత్యం : 


రంభ 


సత్యం : 


ఊర్వశీ : 


రచన ; వీటూరి 
పాడినవారు : పి. సుశీల, యన్‌. పి. బాలసు[ బిహ్మణ్యం 
ఆడవె అందాల సుర భామినీ 
పాడవె కళలన్ని ఒకపేననీ 
గానమేదై న స్వరము లొక్కపే 
నాట్యమేదై న నడక ఒక్క-ే 
భాష ఏదైన న భావమొక్క."టే 
అన్ని కళల పరమార్ధమొక్క- పే 
అందరినీ రంజింప జియశే ॥ఆడవె॥ 
ఓహో రంభా । సకల కళానికురంభా 
రాళ్ళనై నా మురిసించె జాణవట 
అందానికి రాణీవట 
ఏదీ నీ హావభావ విన్యాసం 
ఏది నీ నాట్యకళా చాతుర్యం 
అరువది నాలుగు కళలందు 'మేటిని 
అమర నాధునికి (పియవధూటిని 
సరసాలలో ఈ సురశాలలో 
సాటిలేని శృంగార వాటిని 
నిత శ్రవినూతన రాగ్మసవంతిని 
రసివంతిని ।; జయ జయ వంతిని ఇఆడవె॥ 
ఓహో ఊర్వశీ 1 అపురూప సౌందర్య రాశీ 
ఏదీ నీ నయన మనోహర నవరస లాస్యం 
ఏదీ నీ _తిభువన మోహన రూప విలాసం 
మదనుని పిలుపే నా నాదము 
స్మర కదన శాస్త్రమే నా వేదము 
కనువిందుగా _ కరుగని పొందుగా 
కోటి స్వర్గాలు చూపించు నా స్నేహము 
అంతులేని శృంగార పిపాసిని 
తరతరాల మీ _పేయసినీ - చారుకేశిని 1 ఇఆడవె॥ 


క 


సత్యం : ఓహో మేనకా; మదన మయూఖా 


మేనక 


పాట 4 


సత్యం : 


సాగించు నీ రాసలీల 
చూపించు శృంగార “'హీలా 


: నగవులతో మేని విగువులతో 


వగలొలికించు వయ్యారి నెరజాణను 

ఏ చోట తాకినా ఏ గోట మీటినా 

మధువులొలికించి _ మరులు చిలికించు 

మధురమైన రసవీణను 

రతిరాజి కళా (వవీణను _ సారంగలోచనను ఇఆడవె॥ 


రచన : శ్రీ శ్రీ 
పాడినవారు : యన్‌, పి. బాలసు బిహ్మ ణ్యం, కోరన్‌ 


సమరానికి నేడే (ప్రారంభం 
యమరాజుకు మూడెను (ప్రారబ్ధం 
నరలోకమున కార్మిక శక్తికి 
తిరుగే లేదని చాటిద్దాం 


కింకరులు ; ఇంక్విలాబ్‌ _ జి5దాబాద్‌ 


సత్యం ఫి 


కార్మిక సంఘం జిందాబాద్‌ 

లెక్ట్‌.. రైట్‌. లెర్ట్‌ రైట్‌ 
యముడి నిరంకుశ పాలన వద్ధు 
యమ అర్జెన్సీ ఇకపై రద్ధు 
వెట్టిచాకిరికి తలపై మొట్టు 
వెయ్యండ్యరా అందరు ఒట్టు 


కింకరులు ; ఒట్టు ఒట్టు ఒట్టు ఒట్టు 


కింకరులు ; 


సత్యం : 


భూలోకమె నవ పుణ్యతీర్థమని 

నరుడే గురుడని పూజిద్దాం ॥సమరాని॥ 
కోరలు కొమ్ములు మీకిక వద్దు 

రంగుల తేడా లసలే వద్ద 


పాట 5 


సొవిత్రి : 


ఫ్ర 
జనతకు సమతను సాధించాలి 

చట్టం మార్చే ఓటుండాలి 

(పజాస్వామ్యమును ఘన సౌధానికి 

పునాది రాళ్ళను పరిచేద్దాం ॥నమరానికి॥ 


రచన ; వీటూరి సుందరరామమూర్తి 
పాడినవారు : పి. సుశీల, యన్‌. పి. చాలసుబహ్మణ్యం 


2 చిలక కొటుడు కొడితే చిన్నదానా 
లయ 


పలకమారి పొతావే పడుచుదాని 


2 రాటుదేలి పోయావు నీటుగాడా _ నీ 


నాటు సరసం చాలులే పోటుగాడా ॥చి అకకొట్టుడు॥ 


: మాపేళశ ఆకలేసి మంచెకాడ కౌగిలి సే 


అబ్బా నీ సోకుమాడ అబ్బో .... ఓయబ్బో 
దబ్బా పండంటిదాన _ అమ్మో -- ఒలమ్మో 
జబ్బాల నునుపుజూడ వేడిక్కి. డీడిక్కి- ఆంటుందిలే 


అల్లి బిల్లీ తీగల ర్లే అల్లుకుంచే జల్లుమం'కే 

ఊరి పోలిమేరళడ అయ్యో ఓరయ్యో 

ఊరించు కళ్ళలోన అమ్మో ఓలమ్మో 

కవ్వించు నీలినీడ కై పెక్కి తై తక్కలాడిందిలే ॥చిలకకొట్టుడు॥ 


; వలపు వాగు పొంగుతుంపే వాడిచూపు వంతెనేసి 


సంపంగి చెట్టుకాడ అయ్యో ఓరయ్యో 

వంపులో సొంపులాడ అమ్మో ఓలమ్మో 

చెంపల్లో 'కెంపులన్ని ముద్దుచ్చి మూటగటుకో 
mm (ny లి 


: కోరికంతా కోకజుట్టి కొంగులోన పొంగుదాది 


ముంత మామిడి గున్న అమ్మో ఓలమ్మో 
రమణీ ముద్దుల గుమ్మ అమ్మో అమ్మమ్మో 
విరబూసి నవ్వింది నవ్వులన్ని పువ్వు లెట్టుకో 1చిలకకొట్టుడు॥ 


పాట 6 


10 


రచన : వీటూరి 
పాడినవారు : పి. సుశీల 


నర్తకి 1 గుడివాడ ఎల్లాను 


గుంటూరు పొయ్యాను 

ఏలూరు నెల్లూరు ఎన్నెన్నో చూశాను 

యాడపోయిన ఎంతచేసినా ఏదో కావలంటారు 

సచ్చినోబ్ళ = ఆటకు వచ్చినోళ్ళు ॥గుడివాడ॥ 


కమ్మనిపాట చక్కని ఆట 

కావాలంటారు .. కొందరు బుద్దిగ ఉంటారు 

కసికసిగా కొందరు నన్ను 

పాడమంటారు ._ పచ్చిగా ఆడమంటారు 

నచ్చానం'టే “జ” కొడతారు 

నచ్చకపోతే “రీ” కొడతారు 

పిచ్చి పిచ్చిగా పై దిడతారు 

దుమ్ము కౌస్త దులిపి వేస్తారు 

పోకిరోళ్ళు యమపోజుగాళ్ళు ॥గుడివాడ॥ 


బందరులోన అందరిలోన 

రంభవె అన్నాడు .. ఒకడు రావె అన్నాడు 

వె జాగు బాబు ౬ చేశాడు డాబు 

శౌజంతన్నాడు -. ఆటకు రే"టెంతన్నాడు 

కాకినాడలో గల్హంతాయె 

తిరుపతిలోన పరపతిపోయె 

అందరి మెప్పు పొందాలం'పే 

దేపుడికై న తరంకాదు _ అ యముడి కనా తరంకాదు 
గట్టివాన్ల _ ఆటకు వచ్చినోట్ల జగుడివాఢ॥ 


న ల న న య 


సాంకేతిక నిన్రణులు 


రచన డి. వి. నరసరాజు 
పాటలు. డా॥ సి. నారాయణరెడ్డి, గ్రీశ్రీ, వీటూరి 

వేటూరి సుందరరామమూర్తి 
నేపథ్యగాయకులు. పి. సుశీల. యన్‌. పి. బాలస్ముబహ్మణ్యం 
పాటలు-రీ రికార్డింగ్‌. పు. వి కోచేశ్వరరావు(జెమినీ) 
స్టుడియో - వాహిని 
అవుట్‌ డోర్‌ యూనిట్‌ - శారదా ఎంటర్‌ పై 9జెన్‌ 
(పొసెసింగ్‌ జ (వసాద్‌' ఫిలిం లేబోరేటరీన్‌ 
సెట్‌ [పాప ర్లీన్‌ - సినీ డెకార్స్‌ 
సకప్‌ .. యన్‌. పి. రాజశేఖర్‌, జయకృష్ణ, పీతాంబరం 
దుస్తులు .. కామేశ్వరరావు 
శిరోజాలంకరణ _ తాతారావు, నాగేశ్వరరావు. కమల 
స్టిల్స్‌ - శ్యాంకుమార్‌ 
పబ్లి సిటి డిజైన్స్‌ జ ఆల్బన 
లన్‌ లేషన్స్‌ న్‌ యమ్‌. జగదీష్‌బాబు 
(పెన్‌ పద్ది సిటి - లక్ష్మీ పబ్ది సిటీన్‌ 
స్టంట్‌ = మాధవన్‌ 
నృత్యం మ శీను 
సహాకార దర్శకుడు ._ శె వ, రావు 
సహయ దర్శకులు _ యమ్‌. నందకుమార్‌, గోగినేని రాఘవరావు 
కూర్చు - ఎ. సంజీవి 
ఆపరేటివ్‌ కెమెరామన్‌ _ ఒ. (పభాకర్‌ 
కళ్ల _ యన్‌. కృష్ణారావు 
డై రెక్టర్‌ ఆఫ్‌ ఫోటో|గఫీ - యన్‌. వెంకటరత్నం 
సంగీతం - చక్రవర్తి 


ఇ PrLLS LPI BESO PIILILLV TIP లవ VB DODD BD DBT OB యర ELODIE RRS 


శ్రీ వద్మనాభ, విజయవాడ-_కీ. 


